14 


. 
. 


గ) 


మీ పనులన్నీ ప్రేమతో జరగనివ్వండి. 
1 కొరింథీయులు 16 


మ యొక్క అత్యున్నత రూపం 


ప్రే 


నేను మనుష్యుల మరియు దేవదూతల భాషలతో మాట్లాడుతున్నాను 
మరియు ప్రేమ లేనప్పటికీ, నేను ధ్వనించే ఇత్తడిలాగా లేదా 
తళతళలాడే తాళంలా ఉన్నాను. మరియు నేను జోస్యం బహుమతిని 
కలిగి ఉన్నప్పటికీ, మరియు అన్ని రహస్యాలు అర్థం, మరియు అన్ని 
జ్ఞానం; మరియు నేను పర్వతాలను తొలగించగలిగినంత విశ్వాసం 
కలిగి ఉన్నా, ప్రేమ లేనప్పటికీ, నేను ఏమీ కాదు. మరియు పేదలకు 
ఆహారం ఇవ్వడానికి నేను నా వస్తువులన్నింటినీ ప్రసాదించినా, నా 
శరీరాన్ని కాల్చడానికి ఇచ్చినప్పటికీ, ప్రేమ లేనప్పటికీ, అది నాకు ఏమీ 
ప్రయోజనం కలిగించదు. ప్రేమ దీర్ణకాలం బాధపడుతుంది, దయతో 
ఉంటుంది; ప్రేమ అసూయపడదే; ప్రేమ తనంతట తానుగా 
ప్రవర్తించదు, ఉబ్బిపోదు, తనను తాను అనాలోచితంగా ప్రవర్తించదు, 
తన సొంతం చేసుకోవాలని కోరుకోదు, సులభంగా రెచ్చగొట్టదు, 
చెడుగా ఆలోచించదు; అధర్మమునుబట్టి సంతోషించును గాని 
సత్యమునందు సంతోషించును; అన్నిటీనీ భరిస్తుంది, అన్నిటినీ 
నమ్ముతుంది, అన్నిటినీ ఆశిస్తుంది, అన్నిటినీ సహిస్తుంది. ప్రేమ 
ఎప్పుడూ విఫలం కాదు: కానీ ప్రవచనాలు ఉన్నా, అవి 
విఫలమవుతాయి; భాషలు ఉన్నాయో లేదో, అవి నిలిచిపోతాయి; 
జ్ఞానం ఉంటే అది అంతరించిపోతుంది. మేము కొంతవరకు తెలుసు, 
మేరియు మేము పాక్షికంగా ప్రవచిస్తున్నాము. కానీ పరిపూర్ణమైనది 
వచ్చినప్పుడు, కొంత భాగం తీసివేయబడుతుంది. నేను చిన్నప్పుడు, 
నేను చిన్నతనంలో మాట్లాడాను, నేను చిన్నపిల్లగా అర్థం 
చేసుకున్నాను, నేను చిన్నపిల్లగా భావించాను: కానీ నేను మనిషిగా 
మారినప్పుడు, నేను చిన్నపిల్లల విషయాలను దూరంగా ఉంచాను. 
ప్రస్తుతానికి మనం ఒక గాజు ద్వారా, ముదురు రంగులో చూస్తాము; 
కానీ అప్పుడు ముఖాముఖి: ఇప్పుడు నాకు కొంత భాగం తెలుసు; 
అయితే నేను తెలిసినట్లుగానే నేను కూడా తెలుసుకుంటాను. 
ఇప్పుడు విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింటికి కట్టుబడి ఉంది; 
కానీ వీటిలో గొప్పది ప్రేమ. 


1 కొరింధీయులు 13 


మీరు మెలకువగా ఉండండి, విశ్వాసంలో స్థిరంగా ఉండండి, 
పురుషులవలె మిమ్మల్ని విడిచిపెట్టండి, బలంగా ఉండండి. మీ 
పనులన్నీ ప్రేమతో జరగనివ్వండి. 1 కొరింథీయులు 16:13-14 


కావున దేవునిచే ఎన్నుకోబడినవారును, పరిశుద్ధులును, 
ప్రియమైనవారును, కనికరము, దయ, వినయము, 
సాత్వికము, దీర్హశాంతము ధరించుకొనుడి. ఒకరినొకరు 
సహించండి మరియు ఒకరినొకరు క్షమించండి, ఎవరికైనా 
ఎవరితోనైనా గొడవ ఉంటే, క్రీస్తు మిమ్మల్ని క్షమించినట్లే మీరు 
కూడా చేయండి. మరియు వీటన్నింటికి మించి ప్రేమను 
ధరించండి, ఇది పరిపూర్ణత యొక్క బంధం. మరియు దేవుని 
శాంతి మీ హృదయాలలో పాలించనివ్వండి; మరియు మీరు 
కృతజ్ఞతతో ఉండండి. కొలొస్సయులు 3:12-15 


మన తండ్రి అయిన దేవుని నుండి మరియు ప్రభువైన 
యేసుక్రీస్తు నుండి మీకు కృప మరియు శాంతి. 
సహోదరులారా, మీ విశ్వాసం విపరీతంగా వృద్ధి చెందుతుంది, 
మరియు మీలో ప్రతి ఒక్కరి ప్రేమ ఒకరికొకరు పేరుగుతుంది 
కాబట్టి మేము మీ కోసం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు 
తెలుపుతాము. కాబట్టి మీరు సహించే అన్ని హింసలు 
మరియు శ్రమలలో మీ సహనం మరియు విశ్వాసం కోసం 
మేము దేవుని చర్చిలలో మిమ్మల్ని మహిమపరుస్తాము: 

2 థెస్సలొనీకయులు 1: 2-4 


ఇప్పుడు ఆజ్ఞ యొక్క ముగింపు స్వచ్చమైన హృదయం నుండి 
వచ్చే ప్రేమ, మరియు మంచి మనస్సాక్షి మరియు విశ్వాసం 
యొక్క కపటమైనది: 1 తిమోతి 1:5 


అందుచేత మనము కష్టపడతాము మరియు నిందను అనుభవిస్తాము, 
ఎందుకంటే సజీవుడైన దేవునిపై మేము విశ్వసిస్తున్నాము, ఆయన అన్ని 
మనుష్యులకు, ప్రత్యేకంగా నమ్మేవారికి రక్షకుడు. ఈ విషయాలు 
ఆజ్ఞాపిస్తాయి మరియు బోధిస్తాయి. ఎవడును నీ యౌవనమును 
తృణీకరింపకుము; కానీ మాటలో, సంభాషణలో, ప్రేమలో, ఆత్మలో, 
విశ్వాసంలో, స్వచ్చతలో విశ్వాసులకు ఉదాహరణగా ఉండు. నేను వచ్చే 
వరకు, చదవడానికి, ఉపదేశానికి, సిద్ధాంతానికి హాజరుకాండి. 

1 తిమోతి 4:10-13 


కానీ ఒక గొప్ప ఇంటిలో బంగారం మరియు వెండి పాత్రలు మాత్రమే కాకుండా, 
చెక్క మరియు మట్టి పాత్రలు కూడా ఉన్నాయి; మరికొందరు గౌరవించుటకు, 
మరికొందరు అగౌరవపరచుటకు. కాబట్టి ఒక వ్యక్తి వీటి నుండి తనను తాను 
ప్రక్షాళన చేసుకుంటే, అతను గౌరవం కోసం ఒక పాత్రగా ఉంటాడు, పవిత్రం 
చేస్తాడు, మరియు యజమాని యొక్క ఉపయోగం కోసం కలుసుకుంటాడు 
మరియు ప్రతి మంచి పనికి సిద్ధం చేస్తాడు. యౌవన కోరికల నుండి కూడా 
పారిపోండి: అయితే స్వచ్చమైన హృదయంతో ప్రభువును పిలిచే వారితో 
నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, శాంతిని అనుసరించండి. కానీ తెలివితక్కువ 
మరియు నేర్చుకోని ప్రశ్నలు వారు లింగ కలహాలు చేస్తారని తెలిసి 
తప్పించుకుంటారు. 2 తిమోతి 2:20-23 


అయితే అన్నిటికి ముగింపు సమీపించింది: కాబట్టి మీరు తెలివిగా ఉండండి 
మరియు ప్రార్థన పట్ల మెలకువగా ఉండండి. మరియు అన్నింటికంటే మీ 
మధ్య తీవ్రమైన ప్రేమను కలిగి ఉండండి: ప్రేమ అనేక పాపాలను కప్పివేస్తుంది. 
ద్వేషం లేకుండా ఒకరికొకరు ఆతిథ్యాన్ని ఉపయోగించండి. 1 పేతురు 4:7-9 


మరియు దీనితో పాటు, అన్ని శ్రద్ధలను ఇవ్వడం, మీ విశ్వాసానికి పుణ్యాన్ని 
జోడించండి; మరియు ధర్మ జ్ఞా జ్ఞానానికి; మరియు జ్ఞాన నిగ్రహానికి; మరియు 
నిగ్రహానికి సహనం; మరియు “సహనానికి దైవభక్తి; మరియు దైవభక్తికి సోదర 
దయ; మరియు సోదర దయ ప్రేమకు. ఇవి మీలో ఉండి, సమృద్ధిగా 
ఉన్నట్లయితే, మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానంలో మీరు 
వంధ్యులుగానీ ఫలించనివారుగానీ ఉండకుండా ఉంటారు. 2 పేతురు 1:5-8 


